ఆదివరాపహూ అవ్రోత్తరశతి 


వానమామలై జగన్నాథాచార్యులు 





తెలంగాణ సాహిత్య అకాడమి 


హైదరాబాదు 


ప్రచురణ : 69 


ఆదివరాహ అష్టోత్తరశతి 


రచయిత : వానవామలై జగన్నాథాచార్యులు 


తొలి ముద్రణ : జూలై, 2019 
తెలంగాణ సాహిత్య అకాడమి 


ప్రతులు : 1000 
వెల : రూ. 20/- 


ప్రచురణ మరియు ప్రతులకు: 

తెలంగాణ సాహిత్య అకాడమి కార్యాలయం 
కళాభవన్‌, రవీంద్రభారతి 

హైదరాబాదు - 500 004 

ఫోన్‌: 040-29703142 


ముద్రణ: చరిత ఇంటపెషన్స్‌, ఆజామాబాద్‌, 
ఫోన్‌: 040 27678411 


విలక్షణ శతకం 


వానమామలై జగన్నాథాచార్యులు పండితకవి. పల్లెటూరి కవి. 
సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడు. మంచి కంఠస్వరంతో హరికథలు చెప్పేవాడు. 
నైజాం విమోచనోద్యమ కాలంలో “అభ్యుదయ గేయాలు” రాసి వేదిక మీద పాడి 
ఎందరికో ఉత్తేజాన్ని కలిగించేవాడు. 


జగన్నాథాచార్యులు ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాలలో ముప్పయి సంవత్సరాలు 
ప్రయివేటు పాఠశాలల్లో తెలుగు ఉపాధ్యాయుడుగా పనిచేశాడు. హుజూరాబాద్‌ దగ్గర 
పోతారెడ్డిపేటలో స్థిరపడి వ్యవసాయం చేశాడు. తన ఊరు, వ్యవసాయ అనుభవాలతో 
“రైతు రామాయణం” అనే మహాకావ్యాన్ని రాని రైతు వాల్మీకి” అని 
ప్రశంసలందుకున్నాడు. 


జగన్నాథాచార్యులు ప్రస్తుత పెద్దపల్లి జిల్లా కమాన్‌పూర్‌లో ఉపాధ్యాయుడుగా 
పనిచేస్తున్నప్పుడు అక్కడ వెసిన “ఆదివరాహస్వామి'ని సంబోధించి శతకం రాశాడు. 


“ఆదివరాహ వేష! ప్రణతార్తి వినాశ! కమాన్‌ పురాశ్రయా!” అనే మకుటంతో 
రాసిన ఈ శతకంలో ఇది ఐదవ పాదం. ఉత్పలమాల నాలుగు పాదాలలో తాను 
చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పి అదనంగా ఐదవ పాదంగా మకుటాన్ని రాశాడు. 
అందువల్ల ఇది “పంచపాది” శతకం అయింది. 


మరో విశేషం - ఈ పద్యాలన్నిటి లో “ది కార ప్రాసమే ఉంది. మకుటంలో 
రెండవ అక్షరం 'ది కారం కనుక మిగిలిన నాగు పాదాలలో అదే ప్రాసగా పాటించడం 
జరిగింది. అందువల్ల ఇది “ది కారైక ప్రాస “పంచపాది శతకం. లక్షణాలలో ఇది 
విలక్షణత. ఇట్లా ఏక ప్రాసతో 1939 లో ఠంయాల వేంకట నరసింహాచార్యులు 
రాసిన 'సురగిరి లక్ష్మినరసింహ శతకం” మాత్రమే కనిపిస్తుంది. 


కాగా, వరాహస్వామిని సంబోధించి అన్నీ భక్తిమయంగానో, భక్తుల కథలుగానో 
రాయలేదు. సమకాలీన సమాజంలోని మనుషుల తీరుతెన్నులు, జీవన విధానాలను 
వైవిధ్యంతో విన్నవించాడు. 


“పేద మరింత పేదగ, కుబేరుడు నంతకునుం కుబేరుడుంగా దిట వడ్డది” 


అని సమాజంలోని హెచ్చు తగ్గులను ఎత్తి చూపాడు. “ఏది కవిత్వమో? 
అరయనెయ్యదిపైత్యమొ యక్షరాల తాన్‌” అని కవిత్వంలోని మంచి చెడులను 
విచారించమన్నాడు. “ఐదుగురు దొంగుపడ్డ జీవితమిది” అని పంచెంద్రియాలే ఇంటి 
దొంగలనే తాత్వికార్థాన్ని సూచించాడు. ఇట్లా అనేకాంశాల సమాహార శతకం ఇది. 


జగన్నాథాచార్యులు అచ్చమైన తెలంగాణ పల్లె భాషను కూడా ఈ శతకంలో 
ఎక్కువగా ఉపయోగించడం విశేషం. 


గోదల కాపరీడు, వస్తాదగు మేస్త్రి, అడ్డముదిడ్డము, దడిగోడ, కొడిసెపాల 
వంటి పదాలెన్నో కనబడతాయి. జనాభా పెరుగుదలను ఈ “జన పంట” ఏదొర 
చేనుపంటకును సాటి రాదురా! అని చమత్కరించాడు. 


అనేక విలక్షణతలు కలిగిన ఈ శతకం ఇంతవరకు ముద్రణకు నోచుకోలేదు. 
జగన్నాథాచార్యుల కృతులపై పరిశోధన చేసిన డా॥ డింగర నరహరి ఆచార్య ఆ 
కవిని కలుసుకున్నప్పుడు (అవసానదశు తన వద్ద ఉన్న వ్రాతప్రతిని ఇచ్చాడట. అది 
తెలుసుకొని తెలంగాణ సాహిత్య అకాడమి ఈ శతకం తొలి ముద్రణ అందిస్తున్నది. 


ఈ ప్రతిని మాకు అందించి సహకరించిన డా॥ డింగర నరహరి ఆచార్య 
గారికి, వ్రాతప్రతిని శుద్ధప్రతిగా తయారుచేసిన డా॥ గండ్ర లక్ష్మణరావుకు 
ధన్యవాదాలు. ఆమోదంను తెలిపిన జగన్నాథాచార్యుల కుటుంబ సభ్యులకు, 
కుమారులు జగన్నోహనాచార్యులు వారి సోదరులందరికీ ధన్యవాదాలు. 


సహృదయ సాహితీవేత్తల కాదరణీయమవుతుందని ఆశిస్తున్నాం. 


హైద్రాబాద్‌, 


17.05.2019 - తెలంగాణ సాహిత్య అకాడమి 


4 ఆదివరాహ అప్టోత్తరశతి 


ఓమ్‌ శ్రీవాగీశ్వర్యైనమః 
ఓమ్‌ శ్రీ ఆదివరాహస్వామినేనమః 
శ్రీ వేంకట గురవే నమః 


ఆదివరాహ అష్టోత్తరశతి 
దకారైకప్రాసము - ఉత్పలమాలావృత్త గ్రథితము - పంచపాది 


ఆదిని మీనమూర్తివయి యంబుధి దాగిన సోమకాసురున్‌ 

బూది యొనర్చి యా యసుర ముచ్చిలి దాచిన వేదభారతిన్‌ 
ప్రోది యొనర్చి యిచ్చితి సుబోధలు ముచ్చిలు దొంగగా హృదం 
భోధినిడాగు కుత్సిత కుబుద్ధి నిశాచరు బట్టి ద్రుంచవే! 
(ఆదివరాహవేష! ప్రణతార్తి వినాశ! కమాన్‌ పురాశ్రయా!) 


నీదు దయాకర దృక్సుధల నిల్వలటుండగ వెట్టి వేల్పులం 
భోధి మథించబోన్‌ గమఠమూర్తివిగాం బృథుమందరాద్రి నా 
నీ దృఢ పృష్ట మధ్యమున నిల్పుచు నాచితి, నీకథాసుధన్‌ 
గాదని క్షుద్రకామనలకై చనునన్‌ దరిదీసి కావవే! 
(ఆదివరాహవేష! ప్రణతార్తి వినాశ! కమాన్‌ పురాశ్రయా!) 


ఆది వరాహమూర్తివయి యార్చితివే! భువింజుట్టజుట్టి క్షా 

రోదధి ద్రోసి నిక్కెడి మదోగ్రు హిరణ్యుని, ద్రుంచి యెత్తిదా! 
మేదిని తల్లి; నా మెయిని మీ పదదాసులమమ్ము నీ భవాం 
భోధిని ద్రోసి నిక్కు మదమోహ పిశాచిని ద్రుంచి ప్రోవవే॥ 


(ఆదివరాహవేష! ప్రణతార్తి వినాశ! కమాన్‌ పురాశ్రయా!) 


ఆదివరాహ అప్టోత్తరశతి 


ఆదట శ్రీ నృసింహుడయి, యార్తి భజించెడి బాలభక్తుం బ్ర 
హ్లాదుని బ్రోవవే! యతని యయ్యను దుష్టు హిరణ్యకశ్యపున్‌ 
క్రోధమహోగ్రమూర్తివయి గొడ్డును జీల్చినయట్లు జీల్చి; మా 
సాధుజనాళి వెంటబడి చంపు భవాసుర జాతి గూల్చవెే ned॥ 4 


పాదము సాచి కొల్చితివి పల్లెలు పట్టణముల్‌ వనమ్ములున్‌ 

రోదసి మొత్తమున్‌, బలిని లొంగగదీసి, యశేష తద్బలో 

న్మాదము డిగ్గద్రొక్కి భువనమ్ములు గొల్చిన నీమదివ్య శ్రీ 

పాదము నేను గొల్చెద సుపావన వామన! శ్రీత్రివిక్రమా॥ ॥ఆది॥ 5 


ఆ దురితాత్ములా నృపులు హైహయులాది సుదుర్విషవణ 

వ్యాధులవంటి వారిని, మహత్తర శస్త్ర చికిత్సకుండుగా 

ఆదికె చీల్చితే! పరశుహస్తుడవై వడిపెట్టుబెట్టి, మా 

లో దనరారు దుర్విషయ రోగతతిన్‌ దెగటార్చవేల? యో ne 6 


భూధవ వంశమంతమయి పోవు ప్రమాదము రాకముందె, యం 

దే, దొరబిడ్డవై యవతరించి దశాస్య నిశాచరేంద్రును 

న్మాద మదోద్ధతున్‌ నిశిత మారణ పంక్తులం గూల్చితో ప్రభూ! 
మాదుదశేంద్రి యాసుర ప్రమాదము ద్రుంచవె రామరాఘవా॥ 1॥ఆది॥ 7 


6 ఆదివరాహ అప్టోత్తరశతి 


యాదవ వంశ రత్నమయి, యచ్చము గొల్లల మధ్య గొల్లగా 

గోదల కాపరీదుగ్రనుం గూల్చితి కంసు, నృశంసు ముష్టిఘా 

తాదిక యుద్ధ ప్రక్రియల నయ్యదెపోను, సమస్త వేద వి 

ద్యాదరణీయ నవ్య పరమార్ధము నింపితి చిన్న గీతలోన్‌॥ ॥ఆది॥ 8 


ఏదియు హద్దు మీరిన సహించదు, లోకము; ప్రాణిహింసనే 

వేదము సమ్మతించదు (అని) విశ్వము నిండుగ గంటగొట్టి హిం 

సాదినిం గొట్టి పెట్టియు మహాత్ముడవైతివి, బుద్ధరూప! నీ 

బోధలు విశ్వమంతటను (మోతలు (మోగెను విశ్వగీతలై ॥ ॥ఆది॥ 9 


ఏ దెస జూచినన్‌ పృథివినెల్లడ తానవినీతి యొక్కటే 

సోదరజాతి నీతియయి; జూదమె సార్వజనీన వేదమై 

స్వోదరపూరణమ్మును, సహోదరమారణమున్‌ స్వధర్మ మ 
ర్యాదలుగాగమాటిం గలినడ్డగం గల్మ్యవతారమెత్తెదే 11ఆది॥ 10 


ఆది వరాహమూర్తి! తమదంచుం బ్రసిద్ధిని గాంచు క్షేత్రమీ 

మేదినిలోన, నా యెజుగు మేరకు తిర్మల క్షేత్రమొండె యా 

మీదట శ్రీకమాన్‌పుర సమీపపు సీమ యిదొండె కాక 

యెంతేదియు నెందుగానబడ దెందులకో! ప్రభుసన్నిధుల్‌ నిధుల్‌॥ ॥ఆది॥ 11 


ఆదివరాహ అప్టోత్తరశతి 7 


భూ దయితా! సమస్తములు భూములు, నీ సువిహార సీమలే; 
కాదనలేముగాని తెలగాణమదెందుకొ లెస్స నచ్చె, మాపై దయ 

వచ్చె, మా తెలుగు ప్రాంతపు మేల్నడిగడ్డ భూ సతీ 

స్వాదు హృదాశయస్థలి భవద్ర సవత్ర్రణయ ప్రసక్తికై ॥ 1॥ఆది॥ 12 


పాదుగనిల్చె రామగిరి ప్రాంతపునేలల నీ పసిండి శ్రీ 

పాద సరోరుహమ్ములవి పావన భూముల వెన్నాయుండ; నీ 

గాదిలి చిన్ని కూతురగు గౌతమి నీ పదమంటి వెడెనో, 

వేదపుటడ్డ మంత్రపురి వీథుల యా ్రుతిగీతి పిల్చెనో 1ఆది॥ 18 


శ్రీధర! శ్రీ కమాన్‌ పురపు చేరువ సీమల దాక, నీకు నీ 

వై దివిడిగ్గి వచ్చితివా యార్తజనుల్‌ మొరవెట్టి పిల్చిరో 

శ్రీధరణీ సతీమణియె చెప్పెనొ పొమ్మని; కాక శ్రీవిభూ! 

రాదగువాడవే తగు కరంటు సిఫారసు లేక యేడకేన్‌ ॥ ned 14 


చేదు నిజమ్ము చెప్పుదెటు? శ్రీరమణీమణి నీ వరాహ మ 

ర్యాదల కాత్మరోతపడి రానని తా బిగువూనెనో ప్రభూ! 

శ్రీ దొరసానిపై యలిగి చెప్పక వచ్చితో, యేదొ యుండు లో 

గాధ, దొరా! ప్రభూత్తముల కాపురపుంగథ లెక్కునే బజార్‌! ned 15 


8 ఆదివరాహ అప్టోత్తరశతి 


శ్రీ దొరసానిపై యలిగి చెప్పక చేయక భూసతీ హృదా 
హ్లాదకరాంగసంగ వివశాత్మత వచ్చితొ యట్లె బిడ్డలన్‌। 
చేదుకొనంగ వచ్చు మన చేరువగడ్డలకంచు నెంచి; నీ 
యీదగరాని కాపురములిచ్చట నచ్చట (నెత్తి నొప్పెకా) రెండు రెండునా ॥ఆది॥16 


నీదగు పుట్టు పూర్వములు నిండుగ జెప్పిన వారెలేరు, [బ్ర 

హ్మోదులు నోడిరెచ్చట నుపక్రమమెందు సమాప్తి, యే పరి 

చ్చేదములెందు, నెద్ది యవశేషము నెద్ది విశేషమద్ది రా! 

గాధ యగాధ మౌట కలగాపులగమ్ములు నేటికిన్‌ శ్రుతుల ॥ఆది॥ 17 


ఆదివి కొప్పుకప్పు, ధర యాస్తరణమ్ము విశాల విస్ఫురద్‌ 

రోదసి తారకాగ్రహతతుల్‌ మణిదీపిక తానుగా! గృహా 

చ్చాదన మొండు లేదనుట, స్వామి! యసమ్మత మెట్టియే మహా 

సౌధము లేన్‌ సహస్ర ఫణి సన్మణిసౌధము సాటివచ్చునే? ॥అది॥ 18 


నీదగు దాసకోటి యొకనీడను, నీకయి చేయబూని వ 

స్తాదగు మేస్రిబిల్చి యొక శాశ్వత దివ్య గృహ ప్రణాళికా 

మోదము దెల్పరే! యతడు పొందిక గట్టిన యిల్‌ పునాదికిన్‌ 

భేదిలి మట్టి దిబ్బయయి నేలను గూలదె! భూజనా(శ్రయా॥। neది॥ 19 


ఆదివరాహ అప్టోత్తరశతి 9 


ఏ దొర స్వప్నమందొ కనిపించి, గుడెందుకు నాకు, నా ప్రజల్‌ 
పేదలెటెందునున్‌ నిలువ బెత్తెడు నీడయులేనివారు నా 

కీ దగు నీడ పందిరి యటిండను సామిని నిన్నె కంటి నా 

నీదయ కన్నతల్లిదయ, నీ యలుకల్‌ కనతల్లి యల్న్మలే॥ 1 ఆది॥ 


ఆ దొనరాళ్లు నాలుగయి దడ్డము దిడ్డము క్రిందు మీదులుం 

గా దడి గోడగట్ట నడి గండశిలన్‌ జనముద్దుగొల్పుచున్‌ 

బాదయి నిల్చి యుంటి వొక ప్రక్కకు రాచ సిపాయిబిడ్డగా 
భూదొరసాని పొంగుటురమున్‌ బువుబంతిగ నెత్తి యాడు శ్రీ ॥ఆది॥ 


పాదయి యుండె మేల్మొడిసెపాల, యదెప్పటి నీడవృక్షమో 
నీదగుసేవకై యొదిగి నిల్చుచుం బగ్గము పెట్టునేలలో 

నీ దయ కోసమట్లు కృతనిశ్చయుడై పడియుండె నీదు పా 

నాదిని నాదిశేషుడొ వినముడు శ్రీగరుడాళువారొనాన్‌॥ 11 ఆది॥ 


నీ దిగివచ్చిపోవు రమణీయ ధరాస్టలి రెండు ప్రక్కలన్‌ 

ప్రోదిగ గచ్చు గద్దె లొకమోస్తరు వేర్పడె నీ యిటీవలన్‌ 

శ్రీధర! భక్తలోకులకుం జిన్నగ గూర్చొన దివ్య పీఠముల్‌ 
గాదనరారుచున్‌ నడుమ గట్టిన మెట్లను యంటిపెట్టుచున్‌!॥ 11 ఆది॥ 


20 


21 


22 


23 


10 ఆదివరాహ అప్టోత్తరశతి 


జె! దొర! యర్థచంద్రవలయాకృతిలోం దమ ప్రాంగణమ్ము నం 

దా దెస యీ దెసందు నుభయత్ర సమాంతర వర్తులౌ సిమెంట్‌ 

వేదిక లెంతొ ముద్దుగొలిపెన్‌ యువభక్తుడు శ్రీనివాసు హృ 

ద్వేదికలో యనన్‌ శుభ నివేదికలందగ జేయు చెప్పుడున్‌॥ ॥ఆది॥ 24 


కాదనకండి తండ్రి! తమ కాళ్ల కడన్‌ కడసారి వెడికోల్‌ 

నాదిది, యెండ వానలను నానుచు నెండుచు నుండు నిన్ను మా 

శ్రీదొర! చూడలేమొకటి చిన్నది పందిరి పాక వంటి దా 

చ్చాదనమున్‌ బొనర్తుము, ప్రసన్నత దెల్పుము చూడి చల్వలన్‌! ॥ఆది॥ 25 


లేదలిరాకు మొగ్గ, లవలీలత శ్రీ దొరసానిలేక నీ 

కేదియునున్న నున్న ఫలమేమిర! యిల్లని యొక్కడున్న రా 

దా! దొరసాని; యామె కొజకైన కుటీరము చిన్నదుంచుకో 

రాద! యిదేమి జిద్దు! సిరి రాణియె సంపద నీకు మాకునున్‌!॥ ॥ఆది॥ 26 


'రాదెటొ చూతు వెన్మబడి రాజసమున్‌విడి, యంచు నీవు 'నాకై 
దడి చాటు లేని గహనాంతర నగ్న విదేశ సీమలన్‌ 
పోదునె, టంచు నామెయును, పుట్టెడు పట్టుదలల్‌, బలే దొరా! 


మా దురదృష్టమా యిది! తమంతటి వారికి చెప్ప నేర్తుమే॥ neది॥ 27 


ఆదివరాహ అప్టోత్తరశతి 11 


చేందగులున్‌ మజెట్లనెడి చింతయు నుండెనె? యాదిలక్ష్మి యా 

శ్రీదొరసాని ఖుద్దుగను, నీ దొరసానిగనుండి యుండ, భృ 

త్యాదులునుండ, నిల్వదటె, యమ్మకు బంగరు మేడ, యాట్టె; యా 

ట్టే దివిడిగ్గి రాదటె మహీస్థలి కెన్నా మహేంద్ర సౌధముల్‌!॥ _ ॥ఆది॥ 28 


నీ దొరసాని నిన్ను విడి నిల్వదు కావుననే కదా! సదా 

పాదయి నీదు హృత్తటిని వాసము బెట్టెను, నిన్ను కండ్లలో 

నే, దిగబెట్టికొంచు; కన నీగతి మోక్షములామెయే కదా! 

నీదయితా మతల్లికి కనీసము చెప్పియునైన రావటే! 11ఆది॥ 29 


ఏదొక దానికిన్‌ మరియునింతకు నంతకు మా రమాంబనే 

నీదరి బిల్చుకోక పని నెగ్గదు, సాగదు నీదు బండి; నీ 

వేదనలామెయే యొజుగు, విశ్వ సవిత్రి పవిత్రగాత్రి, యో 

నా దొర! యెంతవాండ్రు తమ నాయకురాండ్రకుC నేస్తకాండ్రైకా॥ ॥ఆది॥ 30 


ఆ దడి గోడబెట్టినటు లావరణమ్మొకడేదొ లేనిచో 

కాదు దొరా! యదేయదొక కట్టడ మీకును మాకు మధ్య; మ 

ర్యాదను దాటు మాదృశుల హద్దులబెట్టెడి హద్దుగోడ; య 

ట్లేదొా యనుగ్రహించి మన యిర్వురకున్‌ కనుచాటునుండనీ॥ ॥ఆడది॥ 31 


12 ఆదివరాహ అప్టోత్తరశతి 


నీ దయకోసమై భువన నేతలు మేశ చతుర్ముఖాదు లిం 

ద్రాదులు బద్ధ హస్తులయి యౌదల వంచి సహస్రనామ పూ 

జాదులు సేతు రట్టి దొరవయ్యును నీవు సదా మరెందుకో 

శ్రీదయ కోసమై నిలిచి చేతులు సాతువు; చిత్రమే కదా॥ 11ఆది॥ 32 


పాదము ముట్టితాంగడిగె బ్రహ్మ; మహేశుడు దానిదీసి భ 

క్యా దరబుద్ధి స్వామి చరణామృత తీర్థము పావనమ్ము గంగో 

దక మంచు నౌదలను నుంచి కొనెన్‌ గదె; నేటికామృడుం 

డా దొరెయే యెజుంగు భవదం[ఘి సరోజమరంద మాధురుల్‌॥ ॥ఆది॥ 38 


ఐదుగురింటి కాపరుల అద్దిర! కన్నపు దొంగలైరి; ఖు 

ల్లాదరబారు; దొంగల చలామణి కింకను తక్కువేమి? త 

కైదుగురింటి కార్మికులు నా గజదొంగల తోడు గూడిరే పై 

బాధల దొంగ లేటికిక, పచ్చని యింటికి చిచ్చుగూడెరా॥ 1॥1ఆది॥ 34 


నీదుననంత మూర్తి గన నిశ్చల నిష్టులునైన (బ్రహ్మ రు 

'ద్రాదులు దేవతాదులు మహర్షులు వ్యాస శుకాదులున్‌ తప 

సాధన మూతగా గొనిరి సర్వ జగ|త్సభు సార్వభౌమ! మా 

కాదరువొండు పూర్ణ శరణాగతి యంతకు దప్ప నాస్తి, ప్రా॥ ॥ఆడది॥ 35 


ఆదివరాహ అప్టోత్తరశతి 13 


ఏ దురితాత్ముకేని యఘమీదగం జక్కటి మార్గమేదియేన్‌ 

మేదిని నున్నదన్నం నది నిల్వునం (గాగి తపించు టొక్కటే, 

సాధు సుసంగతిన్‌ మసలి త్వచ్చరణా గతుడౌట యొక్కటే; 

యీ దినమందు మార్గములనేకము, లందున మిన్న యద్దియే॥ 1 ఆది॥ 


నీదు పదాల సన్నిధిని నిల్చి యనన్య మనస్మతన్‌ భవద్‌ 

గాధలు పాడి యాడుచును గద్గద కంఠము జీరవోవ స 
మ్మోదభరాశ్రుసంతతులు బుగ్గలపై బడి ధారగట్ట, నా 

పాదశిరమ్ము మేను గరుపాజగ నిల్బుట లెన్నడో కదా॥ ॥అది॥ 


ఖేదము మోదమొక్నటి గం గీడును మేలు నొకే సమమ్ము గా 
పేదరికమ్ము సంపదయుం (బేమము ద్వేషము రెండొకండుగా 

ఆ, దివిభోగముల్‌ నరక యాతనలన్నియు నొక్క లెక్కగా 

నే, దరిసించుచున్‌ జగదతీతుడనై నిను గొల్బు టెప్పుడో॥ 1 ఆది॥ 


నీదు ఖురాగ్ర ఘట్టన, వినిష్టురధట్టన, భీషణోగ్ర దం 

షోది బలిష్ట ఘాతలకు రక్తము (గ్రక్కుచు రాక్షసేశ్వరుం 

డే దొనదూర నెంచెనొ, మరే జలధిన్‌ చొర నుద్యమించె నో 

ఏ దెస నీవె, కన్పడుట నీడిగిలంబడు చీల్గెంబందియె॥ 1 ఆది॥ 


36 


37 


38 


39 


14 ఆదివరాహ అప్టోత్తరశతి 


రోదసి (మోగి ఘూర్జిలె విరోచనుడూగి చలించె దిక్తటుల్‌ 
భేదిలె విశ్వకర్పరము బీటలు వాటి భవత్మఘుర్షురత్‌ 
కోధ ప్రగర్జితార్భటులం గొండల గుండెలు కూలె సప్త పా 
థోధులు పొంగి పొర్లెను నెదుర్దని రక్కసికుంక నిల్చునే॥ 


క్రోధము కామమున్‌ ప్రకృతి కోమలి ప్రక్షుభితాంతరంగ భా 
వోదధి పొంగు టుప్పెనలు నుదృ్బవిడిన్‌ ప్రకయమ్మనర్చు, న 
వ్వేధకునైన, వాని యతివేల మహోద్ధతి నాపిపెట్టగా 

రాదు భవద్దయా దృగుపలక్షిత భక్తుల కొండుదప్పనో॥ 


నీదు పదారవిందముల నీడన దప్ప జగత్పతి తా! మరిం 
దేదలదాచి కోదగిన యేయొక రేవును లేదు లేదు, మా 
పేదల జేరదీయదగు పెత్తలమొత్తము నీవె కా! ధ నో 
న్మాదులు మమ్ము జూతురటె! మాకెసరూనక యున్నంజాలులే॥ 


ఏ దొర నాశయింతుము, మొరెవ్వరికెక్కును! దొడ్డవారి యా 
బాధలు, వారె మా వరకు వత్తురెవారు మరేమి వచ్చినన్‌ 
శ్రీదొర! మీరెరావలె, భరించిన మీరె భరించగావలెన్‌ 

మేదిని నెందునున్‌ పులులు మేకల గాయగవిందుమే! ప్రభూ! 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1 ఆది॥। 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


1॥ఆది॥। 


40 


41 


42 


43 


15 


ఏదెస పచ్చిమోసమె నరేశ్వరిగా స్వనిరంకుశత్వ పూ 

రాధిపతిత్వ సత్త సుమహాద్భుత ధోరణి సాగుచుండె నం 

బోధుల గుండెలూగిపడె, భూసతి కంపిత గాత్రయయ్య నా 

రోదసి ఘూరిలెన్‌ గలగి రొప్పగ సాగ ప్రచండ రుంర్లులో॥ 1 ఆది॥ 


లేదిట సత్యవృత్తిని గురించిన మేల్లురితింపు, సూటిగా 

బోదగు కాలమే యిది ప్రభూ! ప్రతి వ్యక్తియునేనె దండి వ 

స్తాదును నేనె జోదునను దంభపు కూతలు నాల్గు కూయ నా 

జూదరి యక్షరాక్షరము చొక్కపు సత్యము క్రింద లెక్కయా! ॥ఆది॥ 


ఈ దినముల్‌ భలే దినము, లింతకు మించు విచింత్రపుం దినాల్‌ 
మీదట వచ్చు సూచనలె మెండుగ గన్పడు చుండె, నేమనన్‌ 
రాదుగదా! నిజానికిది రావణ రాజ్యమొ రామరాజ్యమో 

యేదియు గాక యిట్టిటయి యిద్దరి మధ్యన నూగు రాజ్యమో _ 1 ఆది॥ 


ఏదొ పరాకుమాట వినిపించికొనండు, కొనండు బ్రహ్మనేన్‌ 
కాదనడౌననండు తన గర్వపు మత్తున తానె నిక్కు చా 

జారుతనాన నంతర పిశాచిగ గాలిని నాడు చుండు దా 

నీ దినపున్మహతా, మరియేదొ! నరుండిటులెంత మారెపో॥  ॥ఆది॥ 


44 


45 


46 


47 


16 ఆదివరాహ అప్టోత్తరశతి 


వీధికి వెళ్లినట్టి యలివేణి శుభమ్ముగ నిల్లుజేజుటే 

యో దొర! పెద్ద గండమయి యొప్పు దినాలివి, పట్టణాలలోన్‌! 
ఏదెస ముచ్చులే! సతుల కెందును రక్షణ సున్న, శ్రీహరీ 
సాధుల పుణ్యవేషముల చాటున మేల్‌ జవరాండ్రవేటలున్‌ 


సాధుత చచ్చిపోయె, నపసవ్య ప్రవర్తన హెచ్చిపోయె, ను 
న్మాదము రెచ్చిపోయె, వ్యసనమ్ములలో రుచి చొచ్చిపోయె, దుర్‌ 
వ్యాధుల కాలవాలమయి వజ శరీరము పుచ్చిపోయె నెం 

తే దయ జూపు నీ మనసు తీవ్రతరమ్ముగ నొచ్చిపోయెరా॥ 


ఈ దివసమ్ముతీరొ యసలింతకు నిప్పటి వీచుగాడ్పు త్రీ 

రో! దొర! ద్వాదశాబ్దముల లోపలి మొన్నటి బాల గర్భమున్‌ 
దా ధరియించి యయ్యె నొకతల్లిగ; బాలయు బాల తల్లిగా 
నీ దిగజాఖు మానవత కేమిటి నిర్వచనమ్ము! బాపురే! 


నాథుడు లేని యుయ్యెలగ నాటికి నాటికరాజకమ్ము దాన్‌ 
బాదయి చోటుజేసికొనె న్యాయమొ యమ్ముడు వోయె పైసకాౌ! 
రా! దొరలెల్ల పైసకు సలాములు సేయు గులాములైరి; మ 


ర్యాదకు బీగముల్బడె, దురాశలకున్‌ రహదారులేర్చడెన్‌॥ 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1ఆది॥॥ 


1ఆది॥। 


1ఆది॥॥ 


॥ఆది॥॥ 


48 


49 


50 


51 


17 


ఓ దొర! యిద్ది వింశతి తమోజ్ఞ్వల క్రీస్తు శతాబ్ది యౌగదా! 

రోదసిలోని చంద్రకుజలోకములన్‌ నరయాత్ర లా యగా 

ధోదధి యంతరాళములనోతము ప్రోతముగా మహచ్చమూ 

యూధ విహార యాత్రలు నహో! యణుదారుణమారణాగస్తముల్‌॥॥ ఆది॥ 52 


ఈ ధర పుట్టి పెర్గిన యనేక శతాబ్దులనుండి లేని యూ 
మాదిరి యీ జనాభవరుమాన మిదెచ్చటి బీటిదో రవా 
ణా, ధరయీనినట్లెపో! యనంతశతాధిక కోటి సంఖ్యలో 
నేదొర చేని పంటయును నీ జనపంటకు సాటిరాదురా॥ ॥ఆది॥ 538 


శ్రీధర! యీ జనాభ విపరీతపు పెర్దుదలన్‌ సహించలే 

దీ ధర, పాపమిప్పటికె యిట్టటు నిల్వునం గంపమాన పూ 

ర్జోదరయై గతిస్థలన మొందు సుదుస్థితి నూనసాగె, దా 

మోదర! యబ్దనాభ! యెటులో మతి యింత జనాభ నీదుటల్‌॥ ॥ఆది॥ 54 


ఏది జనాభ తగ్గుదల? ఏకము శాతము తగ్గతగ్గిన 

ట్లా? ధరజన్మముల్‌ మృతులు నవ్వివి రెండు సమమ్ములైన మో 

తాదున నున్న నాడుగద! తగ్గక హెచ్చక నిల్చిపోవు నా 

మాదిరియట్లు; తగ్గుటను మాటటులుంచుము; హెచ్చకున్న చాల్‌॥ ॥ఆది॥ 55 


18 ఆదివరాహ అప్టోత్తరశతి 


వేదికయెక్కి నాయకులు వేడి కబుర్లు గళమ్ము చించి కొం 
చా దివి బ్రద్దలౌననం దెగార్చి వచింతురు బల్ల గ్రుద్దు చా 
వేదిక డిగ్గి మొత్తము నివేదిక వేదిక కప్పగించి యా 
పాదశిరమ్ము చల్లబడి వత్తురు నెత్తురు గడ్డ గట్టగన్‌॥ 


పేద మరింత పేదగం గుబేరుడు నంతకునుం గుబేరుడుం 
గా దిటపడ్డ సామెతలె కానగ వచ్చెడి హెచ్చు సంఖ్యలో 
నీ దయలేకనా! ప్రజల నేరమియా! యధికార్లలోపమా 
శ్రీధర! దొడ్డ వర్గములు చేసెడి కృత్రిమ నాటక క్రియా?॥ 


భూధవ! దీనరక్షక ప్రభూ! పతిత ప్రజ బాగు కోసమే 

కా! దొర దాతలందరి ప్రగాఢ ప్రయత్నము; కాని వారివౌ 
బాధలు వారివే; భరత వర్షమునన్‌ ప్రతి దేశనేతయున్‌ 
పేదల పక్షమే, యెపుడు పేదలు మాత్రమె నిండు పేదలే॥ 


పేదల పేరుతో నినుప పెట్టెలు నింపెడి జాణ, జాతినే 

తౌ దినముల్‌, ప్రభూయివి నయమ్ములు గార్చెడి వాని పల్ములే 
వేదము లౌచుంజెల్లు నిక వేసినరాయి యొలింగ మెవ్వడున్‌ 
కాదనలేడు, లెక్క కడగారడి విద్యలు పెక్కు పాపమా 
సాధువులైన బక్క ప్రజ చావరు లేవరు వాని నీడలోన్‌॥ 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1॥ఆది॥। 


1 ఆది॥। 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


56 


ర5్‌/ 


ర్‌రి 


59 


19 


పేదరికమ్ము దుంతుమని పేదలనోటను మట్టి గొట్టి, యా 

పేదల మంత్రు; లక్షలుగ బెన్నిధులెత్తి సగానికిన్‌ సగ 

మ్మే దిగమింగి త్రేతురు సుమీ! హిత వంచకులైన నేతలా 

యోధులు పల్ముబట్టి రొకరొక్కరు కోటికి దాటిపోవుచున్‌॥ ned 60 


పేదల గుండెలన్‌ రగిలి (పేలు క్షుధార్తి క్రుధాగ్ని గోళముల్‌ 

చీదుచు విశ్వమెల్ల కబళించక ముందె యెదేన్‌ విధాన మీ 

లోందలపెట్టి దొడ్డ దొరలోకులు శాంతిని గూర్రా లేక నీ 

క్రోధదవాగ్ని కీలలకు లోబడి కుప్పగ కూలిపోదురో॥ ॥ఆది॥ 61 


ఏది కవిత్వమో యరయనెయ్యది పైత్యమొ యక్షరాలతాన్‌ 

ఏది ప్రసాదమో! గరళమేదియొ! యుప్పెదొ కప్పురమ్మెదో 

ఏదసలైన పుత్తడియొ యెయ్యది యిత్తడి యౌనొ రెంటిలో 

నేది మృగేంద్రమో మరియు నెయ్యది శ్వానమొ, యేది మోసమో 

ఏది యథార్థమో తటమటించెడి రోజులు వచ్చెరా హరీ॥ ned 62 


ఏదియు హద్దు మీరిన సహింతురె లోకులు? నీకు జెప్పికొం 

డ్రాదురదన్‌ వెలార్చికొను; ఛల్లులు వాటిడి రక్తపాతముల్‌ 

గోదల నిండు హత్యలును, కుజ్బిలహత్యలు, మానభంగముల్‌ 

స్త్రీ ధనవస్తు వాహన హృతిక్రియ లెవ్వరు దిక్కు నీవినా॥ 1॥ఆది॥ 63 


20 ఆదివరాహ అప్టోత్తరశతి 


చేదు నిజమ్ము లెవ్వి విరచించెడి కృత్రిమ యుక్తులెవ్వి? య 
ట్లే దొర, దొంగ యెవ్వడు? యతీశుని వేషములోన బంది పో 
టౌదుడుకండెవండు తెలియంగ నశక్యము బమ్మకేని; ష్ష్‌ 
కేదియు చాటులేదు జగమెల్లెడ నిండిన సామివౌటచేన్‌!! 


తా దినడన్య జీవులకు దానము సేయడు పుత్రమిత్ర దా 
రాదులనైన నమ్మడు ధనాంకిత జీవనుడైన లోభి, తా 
నాధనరాశికెల్ల తగునప్పటికావలికాడు మాత్రమే 

పేదయొ లేక పేద, మతి వీడొకయుండి దరిద్రుడంతె కా॥ 


సాధువసాధువొక్నటి గ షర్బతు మద్యము లేక వస్తువుల్‌ 
గా, దొర దొంగ యొక్కటిగం గప్పుర ముప్పాక జాతి దిన్సుగా 
దా దొరసాని, సానియును, దైవము దయ్యము నొక్కలెక్కగా 


భేదము లేక సాగు నతి విజ్ఞత కాలము దాపురించెరా॥ 


కాదనలేము దేశమున ఖాద్యపు పంటలు చాలినన్ని యు 
త్సాదన చేసి నిల్వలిడె భారత రాష్ట్ర ప్రజా ప్రభుత్వ, మా 
పేదతనంపు పేరసుర పేరును మాపగం గాని యవమ్వి యా 
పేదల నోటిదాక జన వేయి సిఫారసులమ్మ బాపురే! 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


॥1ఆది॥॥ 


64 


65 


66 


67 


21 


శ్రీధర! నీ వినా యెవడు జీవుడు? జీవుడు లేక నీవు నే 

మాదిరి దేవుడౌదు, మన మధ్యన నీయనుబంధ బంధమే 

యాది దినాలలోని దొకటా! యది యేరికి నంతు బట్టదా 

వేదము స్వస్తి జెప్పికొనె వేయి వచించియు మంత్రముగ్గయె॥ _॥ఆది॥ 68 


నీ దెస నేను, నా దెసకు నీవును గానటు జేసి మాయ తా 

నై దృఢ మోహ దుర్భమల యడ్డు తెరల్‌ నిలవేసి యైక్య వి 

చ్చేదము చేసి వాని దెగజెండెడి శక్తి యదేది నాకడన్‌ 

లేదు, భవత్మటాక్ష లవలేశము కల్లిన గాని కాదులే॥ ned 69 


ఏది దశేంద్రియములను, నిట్టటు రొప్పుచుం గుంగదీయుం దా 

నే దొరసాని యీశ్వరుని యీశతనేని సవాలు సేయుదా 

నేది ప్రసన్నమౌ కొజకె యెల్ల తపస్వులు ప్రాణవాయు సం 

రోధము సేసి కీడ్చడుదురున్‌ కృశియించుచు (గుంగు చట్టి యే 

కాదశ యంతరింద్రియము గారడి; దాని గతేమి? సెప్పరా॥। ॥ఆడది॥ 70 


శోధన చేసి చేసి, పరిశోధకులౌ ఘనశాస్త్రవేత్తలా 
మేధనుం బిండిపిండి తుదినిల్చిన మూలపదార్థమైన య 
ణ్వాదిని చీల్చి తద్దత మహత్తర ఘోర వినాశ శక్తులన్‌ 


సాధన చేసిపెట్టిరి వినాశము కోసమొ మేలుకోసమో! 1ఆది॥ 71 


22 ఆదివరాహ అప్టోత్తరశతి 


పోదనజేయం బెంచం దరముల్‌ వలయున్‌ తరువొండు; తత్తరు 
చ్చేదనమా! యదెంతపని? చెప్పిన యంతటి సేపు బట్టదే 

మో! దిగమింగ నాచికొని పొంచెడి వేలణుమారణాస్తముల్‌ 

రోదసి మాడి మంటలుగ లోకము భగ్గున మండి పోవుదాన్‌॥ ॥ఆది॥। 


భేద కుతంత్రముల్‌ నెజపి పేదల పీకలు నొక్కి పట్టి యా 

మేదక జీవితాల దిగమింగుటె నాగరికత్వమయ్యె నౌ 

రా! దయలేని నేటి నరరాక్షసశక్తుల క్రూర ధాటికిన్‌ 

మేదకులైన యీ ప్రజలు మేకలుగా బలియౌట తప్పదో॥ ॥ఆది॥। 


గోదలు పల్లెటూరి బడుగుంప్రజలెందున గాని జీవితా 

లై దినగండపుం బ్రతుకులై పయివారల్‌ చేతికీల్‌ బొమల్‌ 

గా దిగజాతి, యిషప్టిపుడె కన్నులు విచ్చిరి, వారిపైన నీ 

యాదర దృష్టి గల్లదొకొ! యార్తుల బ్రోచుట నీకు క్రొత్తయే! 1ఆది॥ 


పైదలి, పైడి పై పదవి బ్రహ్మకు సైతము రిమ్మ దెచ్చును 

న్మాదము దెచ్చుం బ్రాణమును మానము రెంటికి ముప్పుదెచ్చు నా 

పైం దన జీవితాంతమును బాయని కొండొక మచ్చ దెచ్చు నా 

మాదక ద్రవ్య మత్తత క్రమమ్ముగ తగ్గును కాని, వాటి యు 

న్మాదపు మత్తు తగ్గదు ననన్య భవత్సద భక్తిగాక, యో॥ 1॥ఆది॥ 


ఆదివరాహ అప్టోత్తరశతి 


72 


73 


74 


75 


23 


ఈ దినమంత మొండి దినమే పగరాజ్యపు వారికైన రా 
రాదు, దినే దినే భువిని లంచపుగొండి తనమ్ము క్రింది భృ 
త్యాదులనుండి పై వరకు నంటు తెగుల్వలె ప్రాకిపోయె నా 
వ్యాధియొ యే చికిత్సలకు వంగని దంగని దయ్యెరా! ప్రభూ॥ 


పేదల జీవనమ్ము వడిబెట్టెడి పై యధికారి వర్గమున్‌ 
కాదనలేదు న్యాయసభ, కన్నులు లేనిది గుండె లేని దా 
వాద వివాదముల్‌ వినియు వాస్తవమున్‌ కనిపెట్టలేని దా 
యే దొర దొంగకేని వరమీయగ వెన్మకు బోనిదో ప్రభూ॥ 


బోధకులుందురెల్లెడల బోలెడు మంది, (ప్రపంచ విద్యలన్‌ 
బోధయొనర్చు దిట్టలు (ప్రభూ! పరమార్థము గూర్చి తెల్పు స 
ద్చోధకులౌ మహాత్ములు సుదుర్లభులెందును; అందుకే కదా 
వేద శిరస్సు సారమునుం బిండి వెలార్చితి వొక్క గీతలో॥ 


ఈదగ రాని వైతరణి యీ విషయాది సుదూష్య పంకిలా 

శాధుని, చీము నెత్తురులు జాల్వడు నిందవివేకి మున్లు, వి 
ద్యాధికుడందు బోవడు త్వదం[ఘ్రి సరోజ సుధా విచారుడై; 
స్వాదు మరందసేవి మధుపమ్మది చేరునె ధుత్తురమ్ములన్‌ 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


76 


77 


78 


79 


24 ఆదివరాహ అప్టోత్తరశతి 


ఏదగరాని శంఖిణి సుమీ! భవలంఖిణి; యెంత తిన్న నా 
పోదు మరెంతయన్న సరిపోదు సదా! తలపోతలే; మరే 
మాదిరి నిండనేరని దుమారపు టాకలిపొట్ట; నింపనే 
వేదము లేని నాదములు వీసము మాసము చేయలేవురా॥ 


సాధనలేని శక్తి బుధ సన్నుతి సేయని వాక్షసక్తి, యా 
రాధన లేని భక్తి యనురాగములేని రతి ప్రయుక్తి, సం 
పాదనలేని వ్యక్తి, జనమాన్యతలేని ఛలోక్తి, మానసా 
హ్లాదములేని భక్తియు గృహస్థు విరక్తియు వ్యర్థముల్‌ దొరా॥ 


పోదనలేని సంతు గుణ పోషణ లేని మహంతు, దా క్రియా 
సాధనలేని గంతు, సరసమ్ముగ బల్మని గొంతు, పాత్ర సం 
శోధన లేని తంతు, రతి సుద్దులు గోరు వితంతు వా క్రుతి 
స్వాదువుగాని దౌ కవి వచస్సు చలంతును వ్యర్థముల్‌ దొరా॥ 


సాదిన తల్లిదండ్రులకు జావయు బోయని పుత్రు పెంపు తా 
నీదగు కొద్ది పంటయును నీయని చౌట పొలంపు పంపు త 
న్నేదిన వారికే చెజుపు నెంచెడి భృత్యు బిగింపు పెన్మిటిన్‌ 
కాదని కాలదన్ను చెలికమ్మని మేల్పరువంపు సొంపు, పా 


నాదిని దాటనేరని మనస్థఘనో హలగుంపు కుంపుకే॥ 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1ఆది॥॥ 


1॥ఆది॥॥ 


1ఆది॥॥ 


1॥ఆది॥॥ 


80 


81 


82 


83 


25 


వేదిక పైన నిల్చుని యవిట్లు యివట్లని గంటలాదిగా 

వాదన సేయలేను సభవారు సెబాసన యుక్తి చాతురీ। 

వాదము బెంచుచున్‌, చతురభాషణముల్‌ ప్రవచించలేను భా 

ష్యాదులు పల్మలేను నతదర్హుడ, గర్వ్యుడ, త్వత్మృపార్టుడన్‌॥  ॥ఆది॥ 84 


నే దృఢ నిష్ట నిల్చగ ముని ప్రవరుండను గాను, తర్మశా 

స్రాదులలో (బ్రైవేశము రవంతయు లేదు, యమాదియోగముల్‌ 

సాధన జేయలేదు పనిషచ్చుతి గీతలు బ్రహ్మసూత్ర భా 

ష్యాదులెరుంగ, నట్లని త్వదం[ఘ్రి సమర్చన కేను నోచనే॥ 1॥1ఆది॥ 85 


నే దిరుగంగలేను మహనీయ ఘనోన్నత తీర్థయా్రలన్‌ 

నాదొక దిక్కుమాలిన యనాథ పరాశయ జీవితమ్ము, నా 

గాథ విషాదగాధ యది కమ్మన గంటమునందు నంటి లే 

దాధియు వ్యాధి కగ్గమయియయ్యెం దయార్‌ పరలోక యాత్రకే 

ఆ! దరిసించు ప్రాప్తమునకైనను నోచితి నీ పదమ్ము నో॥ 11ఆది॥ 86 


ఏ దినమే ముహూర్తమున కిచ్చటినుండి ప్రయాణ భేరియో 

మాదినచర్య కెన్నడు సమాప్తికి శాశ్వత శాంతి పాఠమో 

ఆదినమా ముహూర్తమునకన్ని పనుల్‌ నెరవేరునో! ప్రభూ 

తేదిని మార్చగల్ల్గవటె! దేవర చిత్తము రామరాఘవా॥ 1॥1ఆది॥। 587 


26 ఆదివరాహ అప్టోత్తరశతి 


తేదిని తేల్చి చెప్పవు? అదెందుకొ దేనికొ? ఎందుకైతే నే 
మేదియొ గోప్యమున్నదది మేలుకె; కీడుకు మాత్రముండదౌ 
గా! దలిదండ్రులేన్సుతుకు గష్టము గల్లెడి వార్త సెప్పరే! 
భూధవ! నీవు చెప్పుదువె, భూ ప్రజకంతయు తండ్రి తండ్రివై॥ 


శ్రీధర! మాదు నేరమికి శ్రీపయినన్‌ కసుబుస్సు లాడెదే! 

తా దినకేని బిడ్డలకు దాచియు మూసియు పెట్టి పెంచెనా 
యాది జగత్సవిత్రి, తనయన్లు కొమారుల తప్పులెన్నకా 
మాదిరి పెట్టి పోయనిదె మా తనువుల్‌ పెరిగింత వయ్యెనె॥ 


ఆదిమ వేదసూక్త పరమార్థ మహోపనిషత్రగీత, వి 
శ్వాదరణీయ దివ్య సుమహత్తర సత్య సమత్వతత్వ వి 

ద్యా ధిషణా వినీత, (ప్రవహన్నవనీత, జగ[త్రభాత, మో 

హాది రజస్తమః పరిధి హద్దుల కెంతొయతీత, గీత, మా 
గాదిలి మాత, త్వత్సుపదగంధ పునీత, సుశాంతి దూతతాన్‌॥ 


నీదయ చూరగొన్న యధినేతలు నీ ప్రజ మేలు కోసమై 

యేదియునేని త్యాగమొనరించరె? స్వీయ పదాధి కారమున్‌ 
కాదని కాలదన్నరె! ముఖండులు మేమెయటన్న మొండి దు 
ర్వాదము సేయు చెడ్డ నరరాక్షసులేమియుగారు నింతకున్‌॥ 


ఆదివరాహ అప్టోత్తరశతి 


1॥ఆది॥। 


1 ఆది॥। 


॥ఆది॥॥ 


1ఆది॥॥ 


88 


89 


90 


91 


27 


సౌధము ధిక్కరించుందన చక్కదనమ్ములు నున్నతమ్ములా 

పేద కుటీర సుందరికి పేరుకె లేవని, కాని తెల్యలే | 

దే దొరదొంగ కన్‌ తనపయే పడనున్న మహా ప్రమాదపుం 

బాధను, దాని యా విభవ ప్రాప్తికి వెన్మగలట్టిగా ధనున్‌॥ ned॥ 92 


ఏదియు కర్శకే వదల నింక భవద్దయ యస్మదాది జీ 

వాధములందు రాగలదటన్న యొకే యొక నిండు నమ్మక 

మ్మేదియు లేని దౌన దటులెప్పుడు కాదు, కదాపి కాదు, దు 

ర్వేదనం గ్రాగి బిడ్డడు తపించగ జూచునె తల్లి, యేదొ యే 

మాదిరిదో చికిత్స తగుమాత్రము చేయక సేపకట్టులే॥ 1॥1ఆది॥ 93 


వేదన లేని వ్యక్తి కనిపించడు పృథ్విని; లేక వేదనల్‌ 

మేదిని నుండి వేదనలు; లెక్కకు మాత్రము రెండు కాని యా 

పేదరికమ్ము వేదనయె వేదన; యందున గూడు గుడ్డకే 

కాదటు నీడకున్‌ మిడుకు గడ్డు పరిస్థితినేమనన్వలెన్‌॥ 1॥ఆది॥ 94 


మావగు మాతృభూమి, బుధమానిత భారతపుణ్యభూమి, వి 

శ్వాదరణీయ పుణ్య చరితాశ్రయ; యందున దక్షిణాపథ 

మ్మాదిమవాసభూమి; తగు నాంధ్రప్రదేశము తెల్లువారి ప్రే 

మాదరణైక శీలమున కార్య సుసంస్కృతి కాలవాలమున్‌॥ ॥ఆది॥ 95 


28 ఆదివరాహ అప్టోత్తరశతి 


హైదరబాదు దివ్య నగరామరసీమలు, యావదాంధ్రలో 
కాదరణీయ భాగ్యనగరాంగణ సీమలు, అక్షరాల; తత్‌ 
సోదరసోదరీ సహజ సుందర దృక్తరుణా రుణాంబుజా 
రాధిత నిత్య సంపదభిరామలు త్వత్మరుణిక సీమలున్‌॥ 


వేదము రాని బ్రాహ్మణము, వేషము చాలని నాట్య విద్య, స 
న్నాదము లేని గానమును, నవ్యతలేని కవిత్వధార; యే 
యాదరువేదిలేని నగరాంతరవాసము నాజ్యహీన భ 

క్షాదిక భోజనమ్ము తగు హాయిని గొల్పదు మంత్రయజ్ఞమున్‌॥ 


నాదు దరిద్ర దుస్థితిని నాథ! హరించుమటంచుగాదు, కాం 
తాదిక సౌఖ్య సంపదల కజ్టులు సాచెడి బుద్ధిగాదు, రా 
జ్యాది పదాధికారముల యాశమనమ్మున నుండి కాదు నీ 
పాదములంటి వేడుటలు ప్రస్తుత పీడిత లోక రక్షకే॥ 


ఏదొక చిన్న వస్తువునకేన్‌ ధరలాకసమెక్కి తారకా 
వీథుల నాడసాగె నొక వీసము మాసము తగ్గు సూచనే 
లేదె! మరేమి యేష్య గతి రేపటికోసము కాచుకొన్నదో 


పేదల ప్రాణమల్‌ విసిగి పెద్దల లోకము దారిబట్టెరా॥ 


ఆదివరాహ అపష్టోత్తరశతి 


॥ఆది॥॥ 


1ఆది॥॥ 


1ఆది॥॥ 


1॥ఆది॥॥ 


96 


97 


98 


99 


29 


మేదిని కారపున్రదలు మింటికొనన్‌ శివమాడు; శర్మరన్‌ 

కాదని మూడు రెట్లుగను; కమ్మని నూనియ నేతితో సమా 

నాధికృతిన్‌ వహించె భళిరా! కొటమాలిన చింతపండు, మెం 

డై ధరబెంచి [ద్రాక్షఫలమంతటి స్థాయికి నిక్కె బాపురే! 

ఏదుటయెట్లొ కాపురము లీదుట యెట్లొ మరింక నీ ధరన్‌॥ ॥ఆది॥ 100 


ఉప్పులు పప్పు దిన్సులును, నొప్పగు కూరలు వాని వెచ్చముల్‌ 
పిప్పరుమెంట్లు బిస్మెటులు, పేరగు మేలి టిఫిన్లు, టీలునున్‌, 

చెప్పులు, చేరుమాళ్లు, తగుచిత్రపు పేంట్లు బుషర్టు జాకెటుల్‌, 

మెప్పగు నల్యుమీనియము మేలిమి వెండి సుపాత్ర లొక్కటే 

కుప్పగ నెప్పుడౌనొ సమకూరును నప్పుడు సర్వసామ్య మే 

గొప్పలు తక్కువల్‌ సమసి; కోరికి మేర కటౌట సాధ్యమో?॥ ॥ఆది॥ 101 


ఏ ధరలెట్టులున్న భరియింతుముగాని యెదొక్క దిన్సు క 

ల్లీ దినుసైన నెట్లు? నృహరీ! యిక చిక్కని పాల్గొనెన్నెడున్‌ 

శ్రీదొర! నీకు మాకు మతి చిక్కనివే! సిసలైన నీతి చు! 

క్కా దివి నాడు చుకయయె; చుక్కలు జూడక తప్పదయ్యెరా॥ ॥ఆది॥ 102 


సాదర భక్తి భావమున సామికి కొబ్బరకాయ గొట్టగా 

నీదినమందు ప్రాణము ధరించదురా! దొర! యేలనందువా 

సోదక నారికేళ ఫలమొక్కొకటింతియె యింతె బాపురే 

పేదలకందరాని తన విల్వను బెంచుచు బండపీచుగా 

ప్రాదిగ నిట్టిటే కొజకరానిదిగా కటుకూనె సార్థతన్‌॥ ned॥ 103 


30 ఆదివరాహ అప్టోత్తరశతి 


సాదిన కోరజంతువుల సామెత, పొంచుచు వీలు చూచి యూ 

సోదర బంధుమిత్రులె పశుత్వము పైకొన గుండె చీల్చి ర 

క్తాదులు బీల్చి వైతురు, త్వదంఘియుగాశ్రయ హీను నన్ను 

నా యీ దురవస్థ నేమనుదు నెల్లరు వీరనుకూల శత్రువుల 1 ఆది॥ 


స్వాదుతలేని వంటకము సభ్యత నేర్చని పెంపకమ్ము ను 

త్పాదనలేని సాగు, పరిపాలన చక్కగలేని పెత్తన 

మ్మేదగ రాని కాపురము, నేలిక మెచ్చని యూడిగమ్ము నిం 
డాదరువేదిలేని వికలాంగుని జీవితముండి లేనిదే॥ 11 ఆది॥ 


ఆదరువేది యే నొకటి యాకలిబాధకు వేడ, మీకు మా 

కాదరు వీశ్వరుండొకడె ఆయననే యడుగండి, కొల్వు 

మీ కేదియుం జిక్కదాశవిడి, యేగతి మోక్షమొ చూచి కొండటం 
చాదుకొనంగ జూడని దొరయ్యలెపో యధికారులెల్లరున్‌॥ 1 ఆది॥ 


కాదని యన్న యా దొరలె కాసుల కట్టలు ముందుబెట్టు; నో 

సోదర! నీకు పోస్టొకటి “ష్యూర్‌, మరువారము నాటికంచు బే 
మాదరణమ్ములున్‌ మృదు దయారసగంగల నొల్మబోతురే 

వేదనలేని జన్మ కొరువేదన యేమిటొ బుట్టికెక్కునే॥। ॥ఆది॥। 


మాది వివేక వంతమగు మానవజాతి; యొకే యొకండు మా 
యాదిమపూరుషుండు మనువు; అంతకు మిక్కిలి లేదు, పైన యే 
భేదము లెట్టివెని యటు పిమ్మటి పెద్దల కల్పితమ్ములే; 

నీదయకెట్టి యుచ్చమును నీచము లేదు, సమానమేదియున్‌॥ ॥ఆది॥। 


ఆదివరాహ అప్టోత్తరశతి 


104 


105 


106 


107 


108 


31 


ఈ దగినంత పూర్ణముగ నిచ్చితి వాయువునూటు వర్షముల్‌ 

మేదిని మానవాళి కొక లెక్క క్రమమ్మున, స్వామి! కాని యం 
దాదియు నంత్యమున్‌ గణనకంటదు, మూడవ వంతుమేర; కా 

పైది సగమ్ము పై చిలుకుపాధికి, వ్యాధికి, చెడ్డ సోదికిన్‌॥ 1॥ఆది॥ 


ఏ దినమందు బొత్తుగ, దినేశుని రళ్ళి ఘనా ఘనావృతం 

బై దరిశించ జొప్పడదొ యయ్యది దుర్దినమైన నౌనాయే 

మో దొర! కాని మా హృదితమో గగనానంద్వదీయ చితకా 
శోదయకాంతి వేపగలు నుండదొ యచ్చము దుర్దినమ్మదే॥ 1 ఆది॥ 


నాదియు నేననంబడు పునాదులపై ఘనమోహ సుచ్చదా 
చ్చాదితముల్‌; మహోన్నత దురంత దురాశల స్తంభభిత్తిదా 

ర్వాదుల నిర్మితమ్ములుగ నాకసమెత్తున గట్టుకొన్న తృ 

ష్థాదృఢ సౌధరాజ విలసద్‌ గృహశాలలె బందిఖానలం 

దో దొర! పట్టుపుర్వుగతి నొక్క దినమ్మున (మగ్గి చచ్చురా॥ 1 ఆది॥ 


నాదు గురుండు, దైవము, ననంత మహాప్రతిభాద్యుడైన వ 

స్తాదును వేంకటాఖ్యుడు ప్రసన్నహసన్ముఖుడ గ్రజుండునున్‌ 

నాదగు భ్రాతలాంధ్ర కవినాయకులున్‌ వరదార్య లక్ష్మణుల్‌ 

నాదు పితృండు జ్యోతిష కలానిధి బక్నయ శాస్త్రి, నే జగ 

న్నాధుడ! వానమామల ఘనాన్వయజన్ముడ! కావ్యధర్ముడన్‌॥ 1॥ఆది॥। 


109 


110 


111 


112 


32 ఆదివరాహ అప్టోత్తరశతి 


